ప్రముఖ శ్రీవిద్యా ప్రచారకులు 
స్వామి పరమానందనాథ 
పరమానందపీఠం, విజయవాడ 


గాయత్రీ మంత్రార్థ వివరణము 


గాయత్రీదేవి ధ్యానం 


శ్లో! ముక్తా విదుమహేమనీల ధవళచ్భాయెర్ముఖై Åg: 
యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం 
గాయత్రీం వరదాభ యాంకుశకశాః శుభ్రం కపాలం గదాం 
శంఖం చక్ర మధారవిందయుగళం హస్రైర్వహన్లీం Sen 
భావము : ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు వర్ణాలు (రంగులు) 
గల అయిదు ముఖాలు కలిగినట్టిదీ, మూడు కన్నులు Sod, రత్నాలు 
పొదగబడిన కిరీటంలో చంద్రకళ కలదీ, తత్తార్థాన్ని విశదీకరించే అక్షర 
స్వరూపమైనట్టిదీ, వరద అభయ ముద్రలను, అంకుశ కొరడాలన్సు, తెల్లని 
(ద్రహ్మకపాలాన్ని, గద శంఖ చక్రాలను, రెండు తామరపుష్పాలను అనగా 


= గాయత్రీమంత్రార్థవివరణము 
ఉపనయనం - సంధ్యావందనం 
పూజ్యులు రాజయోగి శ్రీశ్రీశ్రీ సత్యదానందస్వామివారు బోధించిన 
అంతరార్థం 

“ఉపనయనం” అంటే మూడవనేత్రం, జ్ఞాన చక్షువు. అది “జ్ఞానం” 
సంపాదించుకున్నప్పుడే యథార్థమవుతుంది. మానవులందరికీ రెండు నేత్రాలు 
మాత్రమే జన్మతః లభిస్తాయి. ఉపనయన సంస్కారం తర్వాత మూడవనేత్రం 
సంపాదించుకోవటానికి అర్హత లభిస్తుంది. అంటే ఉపనయన సంస్మారం 
లేనివారు “జ్ఞాననేత్రం సంపాదించుకోవటానికి అనర్హులన్నమాట. ఉపనయన 
సంస్కారం పొందిన వారిని “బ్రహ్మచారి” అంటారు. బ్రహ్మవిద్యను మనస్సు 
ద్వారా (మెదడు ద్వారా) తెలుసుకొనేవాడే బ్రహ్మచారి. అంటే బ్రహ్మచారి 
థియరీ మాత్రమే క్షుణ్ణంగా గురువు ద్వారా నేర్చుకుంటాడు గానీ ప్రాక్టికల్‌గా 
అనుభూతి చెందడు. బ్రహ్మవిద్య Theoritical Knowledge లో కృతార్గుడైన 
వారికి లభించే పట్టాయే “జ్ఞాననేత్రం. 

మానవులు తమ రెండు నేత్రాల సహాయంతో ప్రపంచంలో జీవయాత్ర 
సాగిస్తున్నారు. జ్ఞానచక్షువు ద్వారా తమ అంతరంగంలో అంతర్యాగం 
ఆచరించాలి. ఎవరైతే “మూడవనేత్రాన్ని' లభ్యంచేసుకొంటారో అట్టివారికి 
రెండవజన్మ (ప్రారంభమవుతుంది. 

అంతర్యాగం గ్య హస్థాశ్రమం స్వీకరించి ఆచరించవచ్చు, లేదా 
యతీశ్వరుడుగా సాధనచేయవచ్చు. 

ఉపనయన సంస్మారం పొందినవారు త్రిసంధ్యలలో గాయత్రీ మంత్ర 
జపంతో సంధ్యావందనం ఆచరిస్తూఉంటే తప్ప బ్రహ్మవిద్య అవగాహనకాదు. 
వేదశాస్త్రం, బ్రహ్మసూత్రాలు, అష్టాదశపురాణాలు, శ్రీమద్భగవద్గీత మున్నగునవి 
అధ్యయనం చేస్తే మానవ శరీరంలో ఉండే క్షరమైన 24 తత్త్వాలు, అక్షరమైన 
4 తత్త్వాలు, వెరసి 28 తత్త్వాలు గురించి తెలుసుకోవటం సాధ్యమవుతుంది 
గాని, వాటికి అతీతంగా వుండే 'దైవం” సాక్షాత్మారమయ్యే అపరోక్షానుభవం 
లభించదు. | 

ఈపుస్తకంలో గాయత్రీ మంత్రార్థం వివరించబడింది. నేను 
లఘువుగా అంతరార్థం మాత్రమే ప్రస్తావిస్తాను. మానవులందరి దేహంలో 
L ఆత్మ, 2. కారణ శదీరం, 3. సూక్ష్మశరీరం, 4, are శరీరం, 5. 
వీటిల్లో మూడు సంధులు (Joints) 6. 24 తత్త్వాలు ఉంటాయి. ఆ 
3 సంధులను సంధ్యావందనం,గాయశత్రీమంత్రజపం సాధనచేస్తూ విడగొట్టు 
కొన్నవాడు ధన్యుడౌతాడు. 24 తత్త్వాలను (బ్రహ్మపరం చేయాలి. 
న కా అ pe a pa arn pian 


శా గొయత్రీమంత్రార్ధవివరణము elm 

24 తత్వాలలో మలిన చైతన్యం ఉంటుంది. దీనిని ‘way తో 

అంతర్యాగం ద్వారా సంస్మరించుకొన్నప్పుడే శుద్ధచైతన్యం అవుతుంది. శుద్ధ 
చైతన్యమే జ్ఞానచక్షువు. 
Spe సూక్ష్మ శరీరాలమధ్య ఉండే సంధిని (Joint) “ప్రాతఃసంధి” అంటారు. 
సూక్ష్మకారణ శరీరాలమధ్యజఉండే సంధిని “మధ్యాహ్నిక సంధి” అంటారు. 
కారణశరీరం - ఆత్మకు మధ్య ఉండే సంధిని “సాయంత్ర సంధి” అంటారు. 
త్రికాల్లాలలో గాయత్రీమంత్రోచ్చారణ చెయ్యాలి. గాయత్రీ మంత్రంలో 
ఇరవైనాలుగు (24) అక్షరాలు ఉంటాయి. ఇవి మానవ శరీరములో వుండే 
24 తత్త్వాలను సూచిస్తాయి. అవి 4 అంతఃకరణాలు + పంచప్రాణాలు + 
పంచతన్మాత్రలు + పంచజ్ఞానేంద్రియాలు + పంచకర్మేంద్రియాలు. 

4 అంతఃకరణాలకు, ఐదవదైవజ్ఞానం కల్సినపుడు 5 అవుతాయి. 
శరీరములోఉండే 5x5 తత్త్వాలను అంటే 24+1 తత్త్వాలను 
తెలియజెప్పటానికై ఉపనయనం సంస్కారం జరిపే “వటువు'కు శిరోముండనం 
చేసి సంకేతంగా 'పంచశిఖలు” పెడతారు. 

“మా బుద్ధులను (ప్రేరణచేయునట్టి జగత్మారణమైనట్టి పరమాత్మ 
తత్త్వమైన తేజస్సును మేము ధ్యానించుచున్నాము”-అనే అర్థంగల 
గాయత్రీమంత్రం ౩ పాదాలలో ఉంటుంది. మంత్రానికి మకుటంగా 8 
వ్యాహృతులు ఉంటాయి. నాల్గవ పాదం అపరోక్షానుభూతి. అనేక సార్లు 
ఎవరైతే గాయత్రీమంత్రాన్ని ఉపాసన చేస్తారో అట్టివారికి మాత్రమే ఆ 
అపరోక్షానుభూతి లభిస్తుంది. 

ఓం భూర్భువస్సువః - త్రివ్యాహృతులు 

తత్సవితుర్వరేణ్యం - మొదటి పాదం 

భర్గోదేవస్యధీమహి = రెండవపాదం 

ధియోయోనఃప్రచోదయాత్‌ -.మూడవపాదం 

అపరోక్షానుభూతి - నాల్గవపాదం 

వేదాంతభాషలో విశ్వామిత్రుడు అంటే నాసిక. నాసికాబంధం ద్వారా 
ఉచ్చ్వాస, నిశ్వాసాలు స్వాధీనం చేసుకొనేవాడే సాధకుడు. సంధ్యావందనం 
సాధనద్వారా వటువు చిరంజీవి వీరవెంకట శేషాచలపతిరావు ద్విజుడై, 
అపరోక్షానుభవంపొంది, బ్రహ్మతేజస్సుతో తన శరీరంలోని 24 తత్త్వాలను 
నిరంతరం పునీతం చేసుకొంటూ దివ్యజీవితంతో అలరారేటట్లు గాయత్రీమాత 


ఆశీర్వదించుగాక! 
స్వామి పరమానందనాథ 


= గాయత్రీమంత్రార్థవివరణము mn CD 2 


ర 
పూజ్యులు శ్రీశ్రీశ్రీ ప్రణవానందస్వాములవారు రచించిన 


గాయత్రీ మంత్రార్థ వివరణము 


“గాయంతం త్రాయతే యస్మా ద్ధాయత్రీ తేన కథ్యతే” గానము 
చేయువానిని, అనగా, మననము చేయువానిని రక్షించునది గావున గాయత్రి 
యనంబడును. 

ఈ మంత్రము ద్విజుల కుపనయనకాలమందు గురువులచే 
నుపదేశింపం బడుటచే దీనికి గురుమంత్ర మనియు, బ్రహ్మోపదేశ మనియు 
బేర్లుకలవు. గాయత్రీ మంత్రము వేదత్రయమందును గలదు. ఈ మంత్ర 
మేదో యొకానొక దేవతావిశేషముయొక్క యుపాసనముగాని, ఏదోయొక 
సాంప్రదాయమునకు సంబంధించినట్టియు. లేక, నికృష్ణమగు భోగములను 
గోరునట్టియుం బ్రార్థనగాని ప్రతిపాదింపక కేవల మాపరమేశ్వరుని గూర్చి 
నట్టియు సార్వభౌమికమైనట్టియు. బ్రార్థనను, లేక, యుపానననే 


ప్రతిపాదించును. 
rt 


= గాయత్రీమంత్రారవివరణము పాపాల 
ఓమ్‌ భూర్భువః స్వః 
తత్స వితుర్వకీణ్యం 
భర్గోదేవస్య ధీమహి 
ధియో Awd: ప్రచోదయాత్‌ ॥ 


ఇందు “ఓ౩మ్‌” అనునది ప్రణవము. ప్రతివేదమంత్రమునకును 
ముందును చివరను దీని నుచ్చరింపవలెనని బుషులమతము. “భూర్భువః 
See” (భూః, భువః, స్వః) అను నీ మూడును మహావ్యాహృతులు. 
చతుర్వింశత్యక్షరాత్మకం బగు “తత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, 
ధియో యోనః ప్రచోదయాత్‌” అనునది అసలు గాయత్రీమంత్రము (Gayatri 
proper). గాయత్రీ మంత్రము, ఎనిమిదేసి అక్షరములతోం గూడకొనిన 
మూడుపాదములు కలది. ఇందు మొదటి పాదమునం దేడక్షరములు మాత్రమే 
యున్నవి. అందులకుగాను “వరేణ్యం” అను పదమును సామవేదమునందువలె 
“వరేణియం” అని విడదీసిగాని, “ఓం” కారమును కలిపిగాని, ఎనిమి 
దక్షరములుగ లెక్కించుచున్నారు. (ఇయాది పూరణళ” అని పింగళఛందము 
నందున్నది. ) 

గాయత్రీ మంత్రమునకు “విశ్వామిత్రుడు” బుషి, అనగా, 
మంత్రద్రష్ట - ఈ మంత్రమును, మంత్రార్థమును BORED విస్తరించి 
ప్రచారముచేసిన వాండు. “సవితా” దేవత, అనగా ప్రతిపాద్యవిషయము 
సృష్టికర్తయగు పరమేశ్వరుండు. 

గాయత్రీమంత్రము శుక్షయజుర్వేదమున నాలుగు సార్లును, 
కృష్ణయజుర్వేదమున రెండుసార్లును, బుగ్వేదమున నొకసారియు, 
సామవేదమున నొకసారియు వచ్చినది. 


nn TERT 


శా గాయత్రీ మంత్రార్థవివరణము (ర) 


ప్రణవార్థము 

ఓ౩మ్‌, ఓమ్‌, ఓం - దీనికి, ప్రణవ మనియు, ఓం కారమనియు, 
ఉద్గీథమనియు, ఏకాక్షర మనియు, తారకమనియు, శబ్దబ్రహ్మ మనియు 
నామాంతరములు గలవు. ఓంకారము పరబ్రహ్మముయొక్క నామము 
లన్నిటిలోను సర్వోత్కృష్టమైన నామము. తక్కుంగల నామములెల్ల దీనియం 
దంతర్గతములైనవి. 

ఓంకారము సర్వవ్యాపకుండయిన పరబ్రహ్మస్వరూపము. ఇక్కడ, 
ఓంకారము బ్రహ్మప్రాప్తికి రూఢియెనట్టియు పూర్ణమైనట్టియు సాధనమని 
స్పష్టీకరించుటకే అది బ్రహ్మముతో అభేదముగ (తద్రూపముగ) చెప్పబడినది. 

ఈ ఓంకారము వేదములయొక్క సారభూతము. ఉపనిషత్తులు 
దీనిమహిమను- గానముచేయుచున్నవి. యోగాది శాస్త్రములు దీని 
నుపాసించుచున్నవి. బ్రాహ్మణ గ్రంథములును, స్మృతులును, భగవద్గీతలును 
దీనిని ప్రశంసించుచున్నవి. దీని కనేకార్థములు కలవు. ఉపాసకులు దీనిని 
జపించుచున్నారు. యోగులు దీని ననుసంధానము చేయుచున్నారు. శిశువు 
పుట్టగనే పూర్వజన్మ సంస్మారముచేత ప్రణవనాదమును చేయు చున్నాండు. 
పరమేశ్వరు నుపాసించుటకు అందబునెట్లు జన్మతోనే హక్కుదారులో 
అటులచే పరమేశ్వరవాచకం బగు ప్రణవోపాసనకుగూడ అందబకును 
జన్మహక్కు కలదు. ప్రణవము మంత్రరాజములలోనికెల్ల శిరోమణి. దీని 
నుపదిష్టమార్గమున, యుక్తరీతిని, సార్థముగ జపించుచో, ధ్యానముచేయుచో 
ఉపాసించుచో సర్వపాపములనుండి విముక్తుడై సాధకుండు మోక్షార్డుం 
డగుచున్నాండు. సర్వజనులును ఈ మంత్రరాజమును (ఓంకారమును) 
జపించుటకును, ఉపాసించుటకును, ధ్యానించుటకును సమానార్దులే. కాన 
నంవూర్ణార్థమును దెలినికొని దీని నుపానించుటవలన గలుగు 
నమృతత్వమును అందజు చూరగొందురుగాక. 

అకార, ఉకార, మకారము లను త్ర్యక్షరసంయోగముచే ఓంకారము 
నిద్ధమగుచున్నది. పరమేశ్వరుని యొక్క అన్యనామమువలెగాక ఇది 
పరమేశ్వరునివలెనే అవ్యయము, నాశరహితము, ఏకాక్షరము, లింగ-విభక్తి- 
శా సమాస సుమ ముస న 


= గాయత్రీ మంత్రార్థవివరణము 

వచనరహితము, సర్వగర్భము, అతిగంభీరము. సమస్త బ్రహ్మాండమును 
దీనీయం దిమిడియున్నది. ఈ ఓం కారమునందలి మూడక్షరములును జగత్తు 
నందలి సర్వత్రిపుటుల * యొక్క సూచకములై యున్నవి. 

న క ec E నప 


*1. కార్యత్రయము 7 సృష్టి స్థితి, లయములు. 
2 దేహత్రయము  :- స్థూల, సూక్ష్మ, కారణములు. 
8. అవస్థాత్రయము  :- జాగ్ర, Spx, సుషుప్తులు. 
4. తాపత్రయము 27 అధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములు, 
5. సుఖత్రయము =- విషయానంద, వాసనానంద, బ్రహ్మానందములు. 
6 ఆనందత్రయము :- మనుష్యానంద, దేవానంద, (బ్రహ్మానందములు. 
7. గుణత్రయము i- సత్త్వ, Sah, తమస్సులు. 
8. వృత్తిత్రయము _:- శాంత, ఘోర, మూఢములు. 
9. వ్యాహృతిత్రయము :- భూః, భువః, స్వః. 
10. కాలత్రయము i- భూత, భవిష్యద్వర్తమానములు. 
11. లోకత్రయము :- స్వర్గ, మర్య, పాతాళములు. 
12. లోకత్రయము వా పృథివీ, అంతరిక్ష ద్యులోకములు. 
13. మూర్తిత్రయము _ :- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. 
14. దేవీత్రయము i- మహాసరస్వతి, మహాలక్ష్మీ, మహాకాళీ. 
15. దేవత్రయము i= వసు, రుద్ర, ఆదిత్యులు. 
16. కర్తృత్రయము _ :- ప్రకృతి జీవాత్మ, పరమాత్మలు. 
17. మతత్రయము :- అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతములు. 
18. కర్మతయము :- పుణ్య, పాప, మిశ్రమములు. 
19. కర్మత్రయము :- ఆగామి, సంచిత, ప్రారబ్ధములు. 
20. శక్తిత్రయము 7 ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు. 
21. శక్తిత్రయము :- పరమాత్మయొక్క జీవనదాత్రీ, దుఃఖాపహర్రీ, 
సుఖకర్రి, శక్తులు. 
22.వేదత్రయము :- బుగ్యజుస్సామవేదములు. 
23. కాండత్రయము :- జ్ఞాన, కర్మ, ఉపాసనలు (లేక, విజ్ఞానములు). 
24 స్వరత్రయము హా ఉదాత్త, అనుదాత్త, స్వరితములు. 


OI mn a, 


= గాయత్రీమంత్రార్థవివరణము mn 0 2 


“అ” కారమునకు విరాడగ్ని విశ్వాదులును, “ఉ” కారమునకు హిరణ్యగర్భ 
వాయుతైజసాదికములును, “మ” కారమునకు ఈశ్వరాదిత్య ప్రాజ్ఞాది 
కములును సూచకములు. 


25 
26 
27 
28. 
29, 


80. 
31. 
32. 
33. 
34, 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


.స్థానత్రయము :- నాభి, హృదయ, భ్రూమధ్యములు 

. వైరాగ్యత్రయము :- ఐహిక, ఆముష్మిక, మిశములు. 

. భక్తిత్రయము :- బాహ్య, ఆనన్య, ఏకాంతములు. 

. నేత్రత్రయము :- నేత్రద్వయము, జ్ఞాననేత్రము. 

. నేత్రత్రయము _:- నేత్రద్వయము, భ్రూమధ్యము. 
లక్ష్యత్రయము :- అంతర్‌, మధ్య, బాహ్యములు. 
జ్ఞానత్రయము వా సంజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానములు. 
మండలత్రయము :- సూర్య, చంద్ర, అగ్నులు. 
ముక్తిత్రయము :- జీవన్ముక్తి విదేహముక్తి, క్రమముక్తి. 
ద్విజత్రయము  :- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. 
మౌనత్రయము వా వాజ్మాన, అక్షమౌన, కాష్టమౌనములు. 
అన్నిత్రయము __:- దక్షిణ, గార్జపత్య, ఆహవనీయాగ్నులు. 
బుణత్రయము - :- బుషి, పితృ, దేవబుణములు. 
ఈషణత్రయము ' :- దారేషణ, ధనేషణ, పుత్రేషణలు. 
గురుత్రయము :- మాత, పిత, ఆచార్యుడు. 
తత్వత్రయము :- వాత, పిత్త, శ్లేష్మములు. 

స్ట అవస్థాత్రయము :- బాల్య, యౌవన, వార్థక్యములు. 

. నాడీత్రయము -= ఇడా, పింగళా, సుషుమృలు. 

| యజ్ఞోపవీతములోని సూత్రత్రయము. 


. గాయత్రీమంత్రముయొక్క (త్రిపాదములు. l 


45. దీక్షాత్రయము i- HAY (గురువు తనదృష్టిని శిష్యుని నేత్ర 


ములయందుంచి దాని మూలమున వాని కల్మష 
మును తొలగించుట), PAY (ఉపదేశరూపమున 
వాని మనస్సును నిర్మలముచేయుట), స్పర్శదీక్ష 
(హస్త స్పర్శమువలనం బరిశుద్ధునిజేయుట). 


= గాయత్రీ మంత్రార్థవివరణము 
అ 


విరాట్‌ =(ఉపసర్గపూర్వకమగు “రాజ్బదీప్తా” అనుధాతువుతో “క్విప్‌” 
ప్రత్యయము చేర్చుటచే “విరాట్‌” శబ్దము సిద్ధమగుచున్నది. “యో 
వివిధంనామ చరాచరం జగ ద్రాజయతి ప్రకాశయతి స విరాట్‌”) 
వివిధము, అనగా, బహుప్రకార మగు చరాచరజగత్తును ప్రకాశింప 
జేయువాండు, సర్వప్రకాశకుండు (All illuminating). 

అగ్నిః = (అబ్బు గతిపూజనయోః, అగ, అగి, ఇణ్‌ గత్యర్థక” ధాతువునుండి 
“అగ్ని” శబ్దము సిద్ధమగుచున్నది. “గతేస్త్రయోల. oR జ్ఞానం గమనం 
ప్రాప్తిశ్చేతి, పూజనం నామ సత్మారః Aira బృతి అచ్యతే గత్యంగత్యేతి 
Ra య DA” ) జ్ఞానస్వరూపుండును సర్వజ్ఞుండును, తెలియం 
బండుటకును, పొందుటకును, పూజింపంబదుటకును యోగ్యుం 
.డును (All knowledge, Omniscient). 

విశ్వః = “DE GSES” అనుధాతువునుండి “విశ్వ” శబ్దము సిద్ధమగు 
చున్నది. “విశ I ప్రవిష్టాని సర్వాణ్యాతాశాదీని భూతానియస్మిన్‌ 
యో వా౭. 9 కాశాదిషు భూతేషు GAs స విశ్వ ఈశ్వరః”) 


46. పాపత్రయము = విహితకర్మ నాచరింపకుండుటవలన కలుగు 
పాపము, నిషిద్ధకర్మ చేయుటవలనం గలుగు 
పాపము, ఇంద్రియనిగ్రహము లేకుండ కర్మ 
చేయుటవలనం గలుగుపాపము. 

47. జ్ఞానము, జ్లేయము, జ్ఞాత. 

48. ధ్యానము, ధ్యేయము, ధ్యాత. 

49. ద్భక్‌, దృశ్య, ద్రష్టలు. 

50. క్రైస్తవత్రిపుటి (Christian Trinity) :- తండ్రి, కుమారుండు, పరిశుద్ధాత్మ 

(Father, Son and Holy Ghost) కైస్తవత్రివుటియొక్క భావము వైదికమతము నుండియే 
గ్రహింపంబడినది. ఇత్యాదులు. 


= గాయత్రీమంత్రార్ధవివరణము న క 


ఎవ్వని యందు ఆకాశాది సమస్తభూతములు ప్రవేశించుచున్నవో 
(అనగా ఎవ్వనియందు సమస్తజగత్తుగలదో) మటియు నెవ్వండు 
సమస్తజగత్తునందును ప్రవేశించి (వ్యాపించి) యున్నాండో అట్టి 
పరబ్రహ్మము (One in Whom the whole universe dwells and 


Who pervades the whole universe, Omnipresent). 


(= 


హిరణ్యగర్స = (“జ్యోతిరై( హిరణ్యం SHS హిరణ్య మిత్రైతరేయశతపథ 
BQ) SERS POES 5 PES 


బ్రాహ్మణే. హిరణ్యాని సూర్యా దీని తేజాంసి గర్భే యస్య - తథా 
సూర్యాదీనాం తేజసాం యో గర్భో 2 Hapwo స హిరణ్యగర్భ”) 
(ప్రకాశము నిచ్చునట్టిసూర్యాదిలోకములు గర్భమందు (తనయందు) 
గలవాండు, మటియు తేజోవంత మగు సూర్యాదిలోకముల 
నుత్సన్నముచేయువాండు (One Who is the source and sup- 


port of all life and luminous bodies such as the Sun). 


వాయుః = (“ar గతిగంధనయోక” అను ధాతువునుండి “వాయు” శబ్దము 


సిద్ధమగుచున్నది. “యో వాతి చరాచరం జగ ద్ధరతి బలినా బలిష్టః 
స వాయుః) చరాచరమైన సమస్తజగత్తును ధరించి జీవింపంజేసి 
లయింపంజీయువాండును, బలవంతులకంటె' బలవంతుండును, 
అనగా, అనంతబలయుక్తుండును (Al - powerful, Omnipotent). 
= (“Ba నిశానే” అనుధాతువునుండి “Baz” శబ్దమును, దానిని 
తద్ధితాంతముచేయుటచే “Ban” శబ్దమును సిద్ధమగుచున్నవి) 
(ప్రకాశస్వరూపుండును, సర్వజగ(త్పకాశకుండును, అనగా, 
స్వయంప్రకాశస్వరూపుండగు పరమాత్మ (One Who is self ilu- 
mination and resplendent and who illumines even the 


lumious bodies). 


= గొయత్రీమంత్రార్థవివరణము 


మ్‌ 


ఈశ్వరః = (“ఈశ ఐశ్వర్యే” అనుధాతువునుండి “ఈశ్వర” శబ్దము 


ఆదిత్యః 


ప్రాజ్ఞః 


సిద్ధమగుచున్నది. “sey సర్వైశ్వర్యవాన్‌ వర్తతే స ఈశ్వరః”) 
సర్ర్వైశ్వర్యయుక్తుడు. అనగా, సర్వశక్తిమంతుడును అనంతజ్ఞాన 
యుక్తుడును, స్వామియు (Lorad; one whose knowledge and 
power are infinite). 

= (దా అవఖండనే” అనుధాతువునుండి “అదితి” శబ్దమును, దానిని 
తద్ధితాంతము చేయుటచే “ఆదిత్య” శబ్దమును సిద్ధ మగుచున్నవి. 
“నవిద్యతే వినాశో యస్య సో౭_ య మదితిః, అదితిరేవ ఆదిత్యః” ) 
వినాశములేనివాడు, నాశరహితుడు, మృత్యువులేనివాడు (Immor- 
tal). 

= (“ప్రి పూర్వకమగు “జ్ఞా అవబోధనే” అను ధాతువునుండి “ప్రజ్ఞ” 
శబ్దమును, దానిని తద్ధితాంతము చేయుటచే “ప్రాజ్ఞ” శబ్దమును 
సిద్ధమగుచున్నవి. “యః ప్రకృష్ణతయా చరాచరస్య జగతో వ్యవహారం 
జానాతి స ప్రజ్ఞ ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞః”) ప్రకృష్ణమైన (విశిష్టమైన) 
జ్ఞానము కలవాడు, జ్ఞాన స్వరూపుండు. సర్వ చరాచరజగత్తుయొక్క 
వ్యవహారముల నెరింగిన వాండు, సర్వజ్ఞుండునగు పరమేశ్వరుండు 
(One Who knows the actions of all the movable and im- 
movable creatures of the whole world; all knowledge; 


ళా 


Omniscient). 


ఇది ఓంకారముయొక్క సంక్షిప్తార్థము. 


= గాయత్రీమంత్రొర్ధవివరణము i 
మహావ్యాహృత్యరము 


(౧) “వ్యాహరణం -ఉచ్చారణం, తద్విషయత్వాన్మంత్రాణాం 
వ్యాహృతిత్వమ్‌” (2) (యద్వా) “వివిధే-కర్మణి, ఆప్రాయంతే-ప్రయుజ్యంత 
ఇతి - వ్యాహృతయః"” వివిధములగు కర్మలయందు ప్రయోగింపబడునవి 
గావున వ్యాహృతులు. 

“భూః” అనుదానికి భూలోకము, అగ్నిదేవత, బుగ్వేదము, 
ప్రాణవాయువును, “భువః” అనుదానికి అంతరిక్షలోకము, వాయుదేవత, 
సామవేదము, అపానవాయువును, “సువః-స్వః” అనుదానికి స్వర్లోకము, 
ఆదిత్యదేవత, యజుర్వేదము, వ్యానవాయువును అను నర్ధములు వివక్షితము 
లని తైత్తిరీయోపనిషత్తు యొక్క మతము. 
భూః = (భూరితివై ప్రాణః భువ రిత్యపావః స్వరిత వ్యానః॥” తై. ఉ.శి.౫ 

“యః ప్రాణయతి చరాచరం జగత్‌ స భూః, స్వయంభూ రీశ్వరః, 

ప్రాణాదపి ప్రియస్వ రూపో వా సచేశ్వరః”) సమస్తజగత్తునకు 

జీవనాధారుండును, స్వతస్సిద్ధుండును ప్రాణమునకంటెంగూడ 
పిీయుండును, భూలోకాధి పతియు, కర్మకాండోవదేష్టయు, 


సత్స్వరూపుండునునగు పరమేశ్వరుండు (One Who is the life 
and support of the whole universe, is dearer than life itself, 


and is self existent; All-life). 
భువః = (“భువరిత్యపానః” “యః సర్వం దుఃఖ మపానయతి దూరీకరోతి 
సో 2 I5”) సమస్త దుఃఖములనుండియు రహితుందును, 
నిజభక్తులను సమస్తదుఃఖములనుండి తొలగించి సర్వదా సుఖమం 
. దుంచువాండును, భువర్లోకాధిపతియు, ఉపాసనాకాండోపదేష్టయు, 
చిత్స్వ్వరూపుండునునగు పరమాత్మ (One Who is himself free. 


from all tribulations, Who destroys all tribulations, and gives 


bliss to His devotees; All - holiness). 


= గొయత్రీమంత్రార్థవివరణము డా Dm 
స్వః = (స్పరితి వ్యాన యోవివిధం జగత్‌ వ్యానయతి వ్యాప్పోతి వ్యానః 
సర్వాధిష్టానం సుఖస్వరూపం బ్రహ్మేతి స్వః) నానావిధమగు 
జగత్తంతయు వ్యాపించి యున్నవాండును, సర్వాధిష్టాతయు, 
సుఖస్వరూపుండును, స్వర్లోకాధిపతియు, జ్ఞానకాండోపదేష్టయు, 
ఆనందస్వరూపుండునునగు పరబ్రహ్మము (One Who pervades 
this multiform universe and is the support of all and who is 


the personification of bliss; All-bliss). 
గాయత్రీ మంత్రార్హము 
థి 


సవితుః = (యః సునో త్యుత్సాదయతి సర్వంజగత్‌ స సవితా తస్య”) 
సమస్తజగత్తును ఉత్పన్నముచేయు వాండును, అనగా, సర్వస్రష్టయు, 
సర్వైశ్వర్యయుక్తుడును, సర్వ్వైశ్వర్యప్రదాతయు (of One who is 


the creator of the whole universe, Lord, and giver of all 
power and plenty) 


దేవస్య = (“యో దీవ్యతి దీవ్యతే వా యః ప్రకాశయతి వా సదేవః తస్యా) 
స్వయం ప్రకాశస్వరూపుండును, అందరి ఆత్మలను ప్రకాశింపం 
జేయువాండును, సర్వసుఖములనిచ్చు వాండును, అందరిచే 


గామింపంబడు వాండునునగు పరబ్రహ్మముయొక్క (of One Who 


is self-illuminating, of one who illumines the souls, and of 
One Who bestows happiness on all and is sought after by 


the learned). 

తత్‌ = ఆ (that) 

వరేణ్యమ్‌ = (యద్వరం Sth మర్హ మతి శ్రేష్టం తద్వరేణ్యమ్‌”) వరింపం 
దగినదియు, సర్వపూజనీయమును, భజనీయమును అందజకుం 
(బ్రార్థింపందగినదియు, పరమపవిత్రమును, నిర్జుష్టమైనదియు, 
సర్వత్రేష్టమునునగు (most adorable, all-holy) 


LPIA IOI IOI IN IO I tO ENN, 


= గాయత్రీమం త్రార్థవివరణము i 
భర్గః = (భృజ్ఞంతి పాపాని దుఃఖమూలాని యేనతత్‌ తేజః శుద్ధం పరమార్థ 
విజ్ఞాన స్వరూపం తద్భర్గఃి) పాపరూపక సర్వ దుఃఖమూలమును 
, నాశము చేయునట్టి, అనగా సంసారమును నశింపంజేయునట్టి 
తేజస్సును, అజ్ఞానాంధకారమును తొలగించునట్టి తేజస్సును, శుద్ద 
Ca ల Q 

స్వరూపమును, విజ్ఞానస్వరూపమును (Spiritual light and knowl- 


edge, destroyer of all sins and ignorance). 

ధీమహి = (మేము) ధ్యానము చేయుచున్నాము, ఉపాసన చేయుచున్నాము, 
భావన చేయుచున్నాము, ధారణ చేయుచున్నాము (We meditate 
or contemplate). ఎందునిమిత్తమనగా (Because) 

యః = పూర్వోక్తమైన యే (సవితృదేవ పరమాత్మయొక్క తేజస్సు (which 
light and knowledge of the Almighty Lord) 

నః = మా యొక్క (our) 

ధియః = బుద్యలను, ప్రజలను (intellects or understandings) 
(ప్రచోదయాత్‌ : (ఉత్తమ గుణకర్మస్వభావముల యందు) 
పేరేపించుచున్నదో, ్రవర్తింపంజేయుచున్నదో, ప్రకాశింపం 
జేయుచున్నదో (అట్టి తేజస్సును మేము ధ్యానించుచున్నాము) (may 
actuate or illumine) 

తాత్పర్యము = (౧) ఏపరబ్రహ్మము యొక్కసర్వో త్తమమైన నామ మోంకారమో 
(సచ్చిదానందస్వరూపమో), ఎవ్వండు సమస్తజగత్తునకు జీవ 
నాధారుండును స్వతస్సిద్ధుండును ప్రాణమునకంటెంగూడ ప్రియుం 
డును భూలోకాధిపతియు కర్మ కాండోపదేష్టయు సత్స్వరూపుండునో, 
ఎవ్వండు సమస్తదుఃఖములనుండియు రహితుండును నిజభక్తులను 
సమస్తదుఃఖములనుండి తొలగించి సర్వదా సుఖములనొాసంగువాం 
డును భువర్లోకాధిపతియు ఉపాసనాకాండో పదేష్టయు చిత్స్వరూపుం 
డునో, ఎవ్వడు నానావిధజగత్తునంతను వ్యాపించియున్న వాండును 


= గాయ త్రీమం త్రార్థని వరణ ము A 
సర్వాధిష్థాతయు సుఖస్వరూపుండును స్వర్లోకాధిపతియు జ్ఞానకాండో 
పదేష్టయు ఆనందస్వరూపుండునో, ఎవ్వండు సమస్తజగత్తు 
నుత్పన్నము చేయువాండును (సర్వస్రష్టయు) సర్వైశ్వర్యయుక్తుం 
డును సర్ర్వైశ్వర్యప్రదాతయునో, ఎవ్వండు స్వయం ్రకాశస్వరూపుం 
డును అందటి యాత్మలను ప్రకాశింపజేయువాండును సర్వసుఖముల 
నిచ్చువాండును అందణిచేం గామింపంబడువాండునో, అట్టి పర 

' బ్రహ్మము యొక్క పరమపవిత్రమైనదియు సర్వపూజనీయమైనదియు, 
భజనీయమైనదియు, నిర్జుష్టమైనదియు సర్వశ్రేష్థమైనదియు నగు 
పాపరూపక స్వదుఃఖమూలమును నాశముచేయునట్టి (సంసారమును 
నశింపుచేయునట్టి) తేజస్సును - అజ్ఞానాంధకారమును తొలగించు 
నట్టి తేజస్సును, శుద్ధ స్వరూపమును, విజ్ఞాన స్వరూపమును - 
మేము ధ్యానము చేయుచున్నాము, లేక, ఉపాసించుచున్నాము. 
ఎందునిమిత్తమనగా పరమాత్మయొక్క ఆ తేజస్సు మా యొక్క 
బుద్ధులను ఉత్తమగుణ కర్మస్వభావములయందు ్రేరేపించుటకు. 
లేక, (౨) (ఓం ఓంకార పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుండును (భూః) 
సర్వజగజ్జీవన హేతువును ప్రాణమునకంటె ప్రియుండును (భువః) 
సమస్త దుఃఖహర్తయు సుఖప్రదాతయు (స్వః) జగత్తంతయు 
వ్యాపించియున్న వాండును సుఖస్వరూపుండునునగు (యః) 
వఏపరమేశ్వరుండు (Sz) మా యొక్క (ధియః) బుద్ధులను 
(ప్రచోదయాత్‌) (ఉత్తమగుణ కర్మస్వభావములయందు) ప్రేరేపించు 
చున్నాండో, ప్రవర్తింపంజేయుచున్నాండో(అట్టి (సవితుః) సమస్తజగత్తు 
నుత్సన్నము చేయువాండును సర్వైశ్వర్యయుక్తుండును సర్వైశ్వర్య 
ప్రదాతయు (దేవస్య) స్వయంప్రకాశస్వరూపుండును అందరి 
యాత్మలను ప్రకాశింపంజేయువాండును సర్వసుఖముల నిచ్చు 


వాండు అందటిచేంగామింపంబడువాండును నగు పరబ్రహ్మము 
mannanna 


= గాయత్రీమం త్రార్థవివరణము ee 


యొక్క (తత్‌) ఆ (వరేణ్యమ్‌) వరమ వవిత్రమైనదియు 
భజనీయమైనదియు సర్వత్రేష్టమైనదియు నగు (భర్గః) పాపరూపక 
సర్వదుఃఖమూలమును (సంసారమును) నాశముచేయునట్టియు 
అజ్ఞానాంధకారమును తొలగించునట్టియు విజ్ఞాన స్వరూపకమైన 
తేజస్సును - శుద్ధస్వరూపమును - (ధీమహి) మేము ధ్యానము 
చేయుచున్నాము, లేక, ఉపాసించుచున్నాము. 


లేక, సంక్షేపముగ (3) (ఓం) ఓంకారపరబ్రహ్మ సచ్చిదానందస్వరూపుం 


డును (భూ) సర్వజగజ్జీవన హేతువును (భువః) సమస్త దుఃఖహర్తయు 
(స్వః) సుఖస్వరూపుండునునగు (యః) ఏపరమేశ్వరుండు (నః) మా 
యొక్క (ధియః) బుద్ధులను (ప్రచోదయాత్‌) ఉత్తమ గుణకర్మ 
స్వభావముల యందు ్రేరేపించుచున్నాండో (అట్టి) (సవితు) సర్వ 
'్రష్టయు (దేవస్య*) స్వయంప్రకాశస్వరూపుండును నగుపరమాత్మ 
యొక్క (తక్‌) ఆ (వరేణ్యమ్‌) సర్వశ్రేష్టమైనట్టి (భర్గః) అజ్ఞానాంధకార 
నాశక తేజస్సును (ధీమహి) మేము ధ్యానము చేయుచున్నాము. ** 
( (ఓం) సచ్చిదానందపరబ్రహ్మ (భూః) సర్వస్య ప్రాణోబ్రహ్మ 
(భువః) సర్వస్య దుఃఖహరం సుఖప్రదం వా బ్రహ్మ (స్వః) సర్వస్య 
సుఖప్రాప్తిస్థానం బ్రహ్మ (యః) (నః) అస్మాకమ్‌ (ధియః) బుద్ధయః 
ప్రజ్ఞా (ప్రచోదయాత్‌) సద్గుణ కర్మస్వభావేషు ప్రేరయతి (తస్య) 


kk 


(దేవస్య) స్వయంప్రకాశస్వరూపుండగు (సవితుః) సర్వప్రష్ట యొక్క అనియైనను 
అన్వయముచేసికొవనగును. 

Sod గాయత్రీమంత్రమునకు సూర్యపరముగను, మరికొందలు “గాయత్రీ” 
యను దేవీవిశషపరముగను, ఇంకకొందటు శివపరముగను గూడ అర్థము 
చెప్పుదురు. కాని వేదములయొక్క పరమాశయము మాత్రము ఇక్కడ మేము 
చెప్పినదే యని మాయభిప్రాయము. 


EOP POPPA AON, 


= గాయత్రీమంత్రార్థవివరణము gi 
(సవితుణ సకలజగదుత్పాదకస్య సమగ్రెశ్వర్యయుక్త స్యేశ్వరస్య 
(దేవస్య) సర్వప్రకాశకస్య ప్రకాశస్వరూపస్య సకలైశ్వర్యప్రదాతుః 
సర్వత్రవ్యాప్తస్యలి. నర్యామిణః (తత్‌) (వరేణ్యమ్‌) సర్వేభ్యః ఉత్కృష్టమ్‌ 
ప్రాప్తం యోగ్యం భజనీయమ్‌ (భర్గః) భృజ్ఞంతి పాపాని దుః 


ఖమూలాని యేన తత్తేజః విజ్ఞాన స్వరూపంప్రతి (ధీమహి) దఢీమహీ) 

. 1. (థీమహి) We meditate upon (తత్‌) that (వరేణ్యమ్‌) most 
(adorable) (భర్గ) spiritual light and knowledge of Him (ఓం) Who 
is Existence - ‘Knowledge - - Bliss (భూ) Who is life and support of 
the whole universe, is dearer than life itself, and is self-existent 
(gs) Who is Himself free from all tribulations, destroys all tribu- 
lations, and gives bliss to His devotees (స్వః) Who pervades this 
multiform universe, Who is the support of ali and the personifica- 
tion of bliss (సవితుః) and of Him Who is the creator of the whole 
universe, Lord, and giver of all power and plenty (దేవస్య) and of 
Him Who is self-illuminating. Who illumines the souls, and of 
Him Who bestows happiness on all and is sought after by the 
learned so that (యః) He (ప్రచోదయాత్‌) may actuate or illumine 
(52) our (ధియః) intellects or understandings. 

Or briefly thus : 2. (ఓం) Oh.Supreme Existence - Knowl- 
edge - Bliss ! (థూః) Oh All- life ! C Oh All-boliness (స్వః )Oh 
All-bliss ! (ధీమహి) We meditate upon YSB) that (వరేణ్యమ్‌ most 
adorable (భర్గ spiritual light and knowledge of Thee (సవితుః) 
Who art thy. creator of the whole universe and (దేవస్య) of Thee 
Who art All-illuminating and the bestower of happiness so that 
(యః) ye (ప్రచోదయాత్‌) may actuate or illumine (న) our (6a) 
intellects or understandings. 


పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యకతే । 
వూర్ణస్యు ఫూర్ణమాదాయ ఫూర్ణమవావశిష్యతే 0 
ఓం SHE 


LLLP AAAI ITI 


CERTIFICATE 


Dr.Krovi Parthasarathi (born on December 13,1949) 


a retired reader of commerce, from Vijayawada, 
Andhra Pradesh, has given the complete discourse on 
all the 4 Vedas( Rig Veda,Sama Veda, Yajur Veda and 
Atharva Veda) and titled it as “Veda Vignanam”. 
The discourse continued for a duration of 121.46 hours 
(in 71 days) starting from june14, 2012 
and ending on August 24, 2012. 


EVEREST WORLD RECORDS 
Date:.16"" Jan 2013 


© EVEREST WORLD RECORDS, THIS CERTIFICATE DOES NOT NECESSARILY DONATES AN ENTRY INTO ANY EVEREST WORLD RECORDS. 
PUBLICATION DISTRIBUTES AND MUST NOT BE REPRODUCED WITHOUT THE PRIOR PERMISSION OF EVEREST WORLD RECORDS. 
www.everes tworldrecor ds.com 


